వరరుచి 


ఉభయభాహి ప్రవీణ 
కా తే సత్యనారాయణ చౌదరి 


తొలికూర్పు : ౧౦౦౦ 30-౧౧-౧౯౩౬ 
ధాత-_కార్తీకము-బ, ద్వితీయ 


భాపాపోషక గ ంథ మండలా 
CC) 
అమృతలూారు, సఖ పాచవకుల్య 
గంటూరుముండలము, సత్యనారాయణచాదం. 


ధం ధభాపాయోపకు ససియగు బలుపు నాశాం 
శీంచి యా |గంథమండ లీని నడలీంచితిమి. ఏతన్మూలమున, 
అతివిశాలముగు సంస్కృృతవాజ్బ్బయము పైని పాశ్చాత్య పండి 
తులు నెలయించిన విమర్శనము లను (పదర్శింతుము. స కులు 
పురాణములు లోనగు వానిలో విశిష్ట్రము లగువానిని అందట 
కవగాహా మగునటులు లేటతేలుంగున వివకింతుము. సరసము 
లగు సంస్కృ తౌంగ|గంథములను ఆం|ధబాలుర కుపయు క 
మగు వానిని బయలుపజతుము. చబాలికాబాలకులకు సాహ్య 
పుడు పద్యగద్యకావ్యములను (బకటింతుము. 


ఆంధలోక పు టాదరాభిమానములను న 
మని మనవి, 


చమ 1 ౩ చ్స్‌యు సంస్కృతే నా 
అనుదినము సంస్బరించు ముని|తయములో వాక్య 
కారుండగు నరరుచి యొకడు. ఇతనినే కాత్యాయనుం. డనియు 
నందురు. దివ్యలోకసివాసియగు సతయ ము ర్వలోక మలంక 
రించి అనితరసాధ్యములగు ననేకకృత్యము లొనర్చినాండు. ఈ 
మహానియుని శ బళా స్త్ర ప్రొఏిణ్యమును - లౌకిక వ్యవహార విజ్ఞాన 
మునుగూర్చి సంస్కృతభావలో నడచిన సరసమగు వచన 
రచనను అవలంబనముగా గయికొని తెలుగున దీనిని గూర్చి 
తిని, భఛాపాసౌస్ట్రవాదికమున అధునాతన పాళఠకలోకమునకు 
అనువగునటులు వెలువడిన యారచనము _ విద్యాధికారుల 
దృష్తి పథమున సంచరింపం గలదని ఆశించెదను, 


పితృ పాదుల పాదకమలములకు 


సనగారవ 'సమర్ప్చితము స సత్యనారాయణ 


సరీ కే ౧౮ గ ౧౯౩౫ 


సూచిక 


MM ss «wb ౨ 


(ఆ 


6] 


౧౧ 


౧౨౨ 


ఛాపము 
విద్యాభ్యాసము 
[(కువాసము PO పాతి వత్య మహి నుము 
తపః ఫలము 
పరకాయ (పవేశము 
అమాత్యుని యాపతు 
రాతస వశీకరణము 
అంతఃపుర నిఫ్రవము 
ససెమిరా కథ 
_వెరాగ్యము 

(పత్ని కియ 
చేవామోశుము 


పుట 


AA 


శ్రీః 
దర రుచ 


ఛాపము 


తె ల్లి చరాచరగురువగు భవానీపతికి భ_క్షగణంబగు 
(పమధగణంబునం బుష్పదంతుండను నాత(డుండెను. ఆతండు 
ఫంకరున కత్యంత (చేమప్శాతుండు. ఒకనాం డొతండు సాంబుని 
చీఏింప నరుచెంచి యాసవుయంబున లోనికి రొవలదని నంది 
యొొతయు వారించినను వినక, యోగవశమున నలకథ్షీత 
స్వరూపు.డె లోనికి (బో చ్చె. అ తటి నంబికాపతి యచలరాజ 
కన్యకకు న|శుతపూర్వము నత్యద్భాతమునగు విద్యాధర చరి 
[(తమును మృాదువుధురముగ నభివర్థించుచుండేెను. దాని 
నా పుష్పదంతుండు సమ్మగముగ నాలకించి యింటి కరిగి యా 
కభయంతయు నెంతయు. గుతూపహాలమున గృహణితో ముచ్చ 
టిం చెను, 


ఆపే పేరు జయ. ఆమె పొర్వతికిం |బతీసోరి, తత్క_థా 
(శేవణమున నాపె యెంతయు విస్తయపడి దానిని యథా శుత 


ర 


వరరుచి 


ముగం బార్వత్మిమోలను వగ్గించెను. అది విని శాంకరి తత్‌, 
కుణమ శంకరునితో “నాథా తా ముగ్గడించిన చరిత మపూ 
రమని యంటిచే! జయయుయాడ నది యెటుంగునే! ) యని 
సకోపముగ.6 బలిశెను. ఆతే(డును యోగదృ్టిని జరిగినది 
యెజీంగి, (పియా, యానాండు పుష్పదంతుండు మన కెజుక 
"లేక యె యరుదెంచి యియ్యది ఏని భార్యతో జెప్పియుండెనని 
(పత్యు త్తరమొసంగెను. ఆత్షణమె యంవిక్క “మానవ సులభ 
మగు కౌతూహాలమున (పవ గ్లించెను గావున నాతండు మానవ 
లోక నివాసమునే యనుభవిచుగగాకి యని శపించెను. 
అటులు శ్రపుడగు పుష్పుదంతు(డు మధ్యమలోకంబున భారత 
వర్ష మందలి కాశాంబీనగరమందు వసుదత్తాసోమదత్తులను 
(చాహ్మాణదంపతులకుం బుతుండుగ జస్మిం చెను, 


ఆతని తెశవ దశయందే జనకుడు పరలోకమునకు. 
జనియె, శోకవిహషలయగు జనని ధైర్య మవలంబించి యెశ్లుట్లో 
బాలకుని బోషించుచు, దారి ద్యమున మునింగియున్నను దన 
యాభ్యుదయి మాశకాంశీంచుటచేసి శ క్లికొల(ంది దేనతారాధ 


UV 


వరరుచి 


On on a వ fru జ జా భా 4°, క ఆ 0 లత a 
Patan seer ee thst ets LITT TE” WPI YIP Ov TE rr CTT PTD I I 





నములు నతీథిస త్మా_రములు లోనగు వాసిని జరుపుచు6 
గాలము కడపుచుండెను. కోక మెజుంగనీ శైశవ మనుభ 
వించు నా బోలకుండును శుక పతుతుపాకరునిమాడ్మ్కి_ దినదినా 
భ్యుదయ మందుచు, సగరమున నచ్చటచ్చట జరిగెడి సభలకు 
సంగీతగోమ్టులకు. 'జేళుచుం. చాను విన్న దంతయు? దలికీ యథా 
థ్‌ కని వినగించుచు మిక్కిలి గారొబమునం. బెరుగుచుండెను. 


ఒక పడు పాడి అ యిం[దదత్తుండు నను నిరువురు 
విపులు భూమండలమునం దిరుగుచు నా నగరమును జేరి 
యా చేయి వి శమింప నా చేదగృ్భృహామున కె వచ్చిం. 
సకృదాక్‌ర్హ నమున సరము మునమున౧ టుంచుకోను నా జూల 
కుని. బరికించి ఏస్పితులయి, పరీవీేంపవలయునని భావించి 
[పోతిశాఖ్య నొక కోంత నాతనికి. చెప్పిరి. చెప్పినబే తడవుగ 
దాని నోతండు నారి క ప్పగిం చెను. ఇబాలకు డేక సంథా గాహి 
యని వారలు నిక్సుయించి యాతని తేల్పియగు వసుద త్తకు 
నమసంా- రించి యుటులనిరి __ “అమ్మా, యాతండు సామాన్వ 
బాలకుండు కొండు. ఇట్టివానిని విదుకవలయుననియీ యిలా 


ణా 


మతనిరువాాాలాా అాదుయయి యం లాయరు నరకడం అటా నిరంచుతళయలనుత టాం రండ రాబతికాడతటావన యవన: చసిజదాతు గా ణకోంంనలయాశరాం ఆలు యయందానాతాతిభపకరకలాతాలునా. “ఆయా నామియొలకుకుయు గా లాలా కాలాక ముతక లానతా ర కనమికాతతాడరకుంతవతుయుాటిం వరాల 


తలమునం దిరుగుచుంటిమి. మా జన భూమి 'వెతసపురి, 
చిన్న నాంట'నే తేలి దం[డుల యెడంబాటు నొందితిమి. దిక్కె 
C౧ 
వరును లేరు, పీతమగు ధనమా, నలసినంత కలదు. 
విద్యా ధనము కావలయునని శకాంక కలిగినది. అచాన 
నేకాగమగు తపమున దై వము నారాగించితిము. అంత చేయు 
“నంద పరిపాలితమగు పాటలీపు త మేంగి యందలి వరుండను 
(కా! లయ 
దిషీ జుానివలన వీద్యాలాభము నందు. డిని కుమూరస్వామి 
యాదేశించినటులు కలగంటిమి. తో || నాపట్టణమె యురి 
గితిమి. అదిగి యట మపహపాషటఆమున వగరు. జెచ్చొటం గాను 
లు లు పు 
కించునో యని వ్యాకులపడుచుం గాన్బించువారి నడుగుచు 
వచ్చు చునుండ, వరు. డను పేరు గలవాడు మరా 6 డగు 
శాపం డొకండు కలండని కొందతివలన వింటిమి. ని 
యుల్లాసమున నడువ నడువ నొక్క_యెడం బాడునడ గృహ 
౧౧ Go 
మును బరికిచిఫిమి. అంచెటం జూచిన నెలుక కన్నములే. 
విడివడ్ల గోడలే. అందు సూర్యకిరణములు: నిరాతంకముగ. 
జొజణంబడుచుండు. ఆపదల కయ్యది జస్థ మ్మేతమా యని 


వంచు. అట్రయింట ధ్యానచిత్తుడగు వరుని నాలోకించితిమి. 


(౧౧౮ 


వరరుచి 


ఆతని యంతిక్‌మున6 జినింగ్నిన యుబరములను దాల్సి సంస్కా__ 
రము లేని శరీరముతో రూపె త్రిన దుర్షతివో లె నాతని భార్య 
కానుపించె. అంత నామెకు నవముసారించి మా వచ్చిన 
యుదంత మంతయు వివరించికిి. ఆెపియు నాదరమున 
నిటులు. వచించినది _ “బిడ్డలా రా, యా పట్టణమున శబర స్వామి 
యను ద్విజో త్రము డొకండు కలండు. మూర్జుండు దరి దుండు 
నగు స్‌ నర్తు డాతేని పుతు' డే, ఇతసికి బుద్ధిమంతుండు ధన 
వంతు(డు నగు తమ్ము. డొకండు కలండుం ఉపవక్తు( డని 
యాతని చేరు. ఒకప్పు డితం డొక్కె_డ జుగుప్పితమగు 
దానమును సదత్షిణాకముగం గైకొని నాయొద్ద కరుదెంచెను. 
నేనది యెజింగి బహువిధముల సిందించితిని. అంత నిరేదము 
నొంది నిశ్చేలమగు తపముతో నీతండు . _స్వామికుమారుని 
సంతోపపెట్టి సకల విద్యలు నాతని యన్నుగహమున సంపా 
దించెను. కాని యెకసంథాగాహియగు చాలకు నొకనిం 
'జేరందీసి యీవిద్య్వలు _పకాశింపం జేయుమని దై వాజ్ఞ కలదు. 
అట్రివాం. జెచ్చోటను గన్నట్టకపోవుటను శేయుం బవలిట్టు 
జపించుచు ధ్యాసించుచు. గూరుచున్నాండు. కావున నట్టవాని 


౧౧ 


నరరుచి 





సెందైన నన్వేప్‌ంపు:డు.. నొవిని మేము వా౭ చబేబరమునకు 
గాసిచెంది వా౭కిం బెక్కు. సువ గములొ సంగ యటనుండి వెడ 
వితిమి. భూతలమంతేయు+( జుకనచ్చితిమి, వద్బోటనుగాని 
యట్టిబోలకుండు కానుపి: heels హృదయ"వేదన వ రౌందెతలిపి. 
ఇ వాను[గ్రహామున నంటి కిచ్యోట నట్టి కాలకునే జురికింప( 
రి గిలిమి. విద్వ్యావ్యా _ కై యనోతేనిని విడనాడ్డుము. 


అన వీసి వసుదత్త వలెయసి యాదరముః సిటులు 
బలిే్‌ను--- "ఈతండు జనించినపు డె యిష్ట బుస్టిమంతుం డగు 
ననియు వసునివలన విద్య బడ యుననియు లోకమున శబశా స్త్ర 
మునకు స్థిర తిక చేకూరు వైనసియు. శ్యరు వరరుచి యనియు 
వక రీరయగు సరస్వతి వచించినడి. చాని కనుగుణాముగ మో 
రరుదెంచితిరని తోంచుమున్నది* అని యనంతమగు సంత సమున( 
దనయుసి వా! కద్పించెను. 


౧౩ 


వర రు చి 


సి చా భా నము 

ఇడి యావీన్న వానిని 7౫కొని గొప్పయుత్సవమును 
గావించి యధికమగు ధనమును నసుద త్త కొసంగి యుద్చాప్పు 
యగు నాపెనలన ననుజ్ఞయడసి యిందదత్తునితోడం చాటలి 
పుత్త)మరిగెను. అరిగి యట వక్షో పాధ్యాయునిల్లు చేరి “యిడుగో! 
అట్టి బాలకు(డ'ని నానికి. జూసపెను, వర్షుండును హర్షనిర్భర 
మాననుండయి గాధానురాగమున రారమ్ము బాలకా యని 
చేరందీసి కౌగిలించుకొని యాలసింపక పవిత్రమగు స్థండిలమున 
చాలకునిం గూరుచుండందేసి (శుసన్నమై గంభీరమె దివ్యమై 
ముప్పు వాణితో నోఎకారోచ్చారణ పూర్వకముగ వేదము 
లను సాంగముగ నధ్యాపీంప నారంభించెను. ఒకతూారి విన్నం 
తనే వరరుచియు, రెండుతూరులకు వ్యాడియు, మూండుతూరు 
లకు నిం దదత్తుండును గుబులింప సాగిరి. ఎన్నండు వినియెజుం 
గని మహాద్భుతమగు ధ్వని, యాపాడువడ్ల చగెహమునుండి 
(పచండముగ నెడలుట౭ేసి పౌరులెలరు విస్మయమున హర్ట్‌ 
మున మునింగి వష్టోపాధ్యాయుని మాహాత్మ్యము నెల్ల యెడల, 
నొండాడుచు నగరముంతట మహోత్సవము కావించిరి. నరపతి 


౧౩ 


వరరుచి 





యగు నందుండును, కువూర స్వామి [పసాదమునం చేసి (పా్రీం 
చిన విచితమణు వాణేవిలాసమును గుజుతించి యబ్బురపడి 
వరుసియింట భనవ రము గురియిం చెను. 

లు . 


ఇట్టులు కోన్ని నాళ్లు గడువను గురుకుల వాసియగు 
వరరుచి యతి కాంత్మతై శవుండయి విద్యా పారంగతుండ య్యే. 


పిదప నొకప్పు డాతండు వ్యాడీంద దత్తులతోం గూడ 
నిందోత్సవము విలోకింప వెడలి యొక్క_యెడ సర్వాభరణ 
భూవితయయి కాముని నెజయంతివో లెం జరించుడాసి; సకలా 
కారమున రూపెత్తిన లమీవోలె నొప్పెడు దాసి సఖిపరివృత 
యయి విసంభాలాపనులు ముచ్చటించుదాని నద్భృష్ట పూర్వ 
యగు, నొక్క_కన్నియను విలోకించెను. విలోకించిన మా తాన 
నామె యాతని హృదయమున. జొచ్చెను. వరరుచియు శూన్య 
హృదయు(డయి యామెనే స్పృరించుచు, “'మితుండా, క హపునియా 
కృతి కల యి కన్నియ యెవతెయ్రై యుండనోపు! నా హృద 
యమును (ముచ్చిలి వెడలుచున్న ది.” అని యిం దదతుని షల 
చెను, నగర వృత్తాంత మెణింగిన యాత(డీట్లు బదులునలి క. 


౧౪ 


2 వరరుచి 


“సఖుండ్రా యామె మన యుపాధ్యాయుని యనుజుండగు నుపవ 
రుని కూతురు , అజేషరవుణీ మండలమున న్యగగణ్యగా వెలయు 
చున్నది.” నొవిని యానాండు వరరుచి తక్కిన పనులను దలం 
పక మూగవోల జడునిమాడ్కి_ బధిరునిభంగి నంధుని చంద 
మున సంచరించుచు నామెనే తలపోయుచు జీవలోకమును సర్వో 
మును దన్నయముగాం దలంచుచు నిదుర యెజుంగక యాశేయిి 
యట్టులే గవపుచుం డెను. 

మూండు యామములు ముగిసినవి. అంత నాతని కొకింత 
నిద్దుర పను. అందు ధవళ వనశ్ర్రధారిణి యగు దివ్యయువతి 
రయొక ర్తుక 'కానుపించినటులు కల కాంచెను. ఆపె యాతని నూట 
డించి, “పు త్రీ కా యేను నీశరీరమునC గాపురమున్న సరస్వతి 
నని యెజుంగుము. నీ మనోరథమునకు లత్యుభూతయగు నా 
కన్నియ నీదు పూర్వఫార్యయ సుమి! ఆమెవేరు ఉపకోశ, 
ఈ పుట్టువునను నిన్నే కోరుచున్నయది. తక్కి_నవారిని దలంపదు, 
ను అని యెణటింగించుచు నే అరాంల ర నమరిదెను; 
వరరుచి మేలుకని తోడోన దయితౌ మందిరమునకు డగ్గర 
నున్న చూత వృక్షము (కిందికి నను, 


౧౫ 


వరరుచి 


అట నాతని గాంచి యుపకో శాసఖులు పలుకదించిం. 
లోసికి రమ్మని మణిమణియు బిలిచి తనకో సమయి 
యమ్మానిని యనంగ వేదన ననుభవించుచున్న దని యాత. డెణీం 
గనాందు, కాసి పెదలొప్పుకోని కులకన్యకను వేషటుట యాత. 
© చ, 
డభినందింపండయ్యె. యశస్కా-మియగు వివేకికి నటి సాహసము 
చ్‌, 
కన్న మరణమే మేలని యాతని తలంపు. 


ఇట్టులు కొన్నినాళ్లు గడచినవి. నానాటికి శూన్య 
హృదయై [(సుక్కిసోయెడి యుపకోశను దన్ని యవలోకించి వృ 
తాంత మెటింగి వల భునకు(జెప్పె,. ఆతండును వర్షున కెటింగి౦ చె. 
అందజు నానందపడిరి. వివాహము నిశ్చిశమయ్యె, తత్‌ కణము 
వ్యాడి కాశాంది కరిగి వసుద త్ర శకెజింగించి యామెతో 
విచ్చేసెను. అంత శుభము హూర మున వరరుచి యుపకోశను 
వహ్ని సావీకముగ. బెండ్లాడెను, ఆదంపతులును దభ్రియు నా 
నగరమందడే వసింపసాగిరి, 


ఇట వర్షోపాధ్యాయుని కీర్తిలత దశదిశలు ెనంగొనం 
బొచ్చాను. నానాంటికి శివ్య సంప త్రీ పెంపుకాసాగ. అందు 


౧౩ 


నర రు చి 





గొప్ప మందముతి యగు మాణవకు( డొకండు కలండు. వానివేరు 
పాణిని. గురుకు కూషల వలనను సహాభ్యాయుల యపహాస్య 
ముల మూలముసను జిపికి పోవుచున్న పాణినిం గాంచి యుపా 
ధ్యాయుని ఛార్య యిటులు వలికి __*నాయనా, యెందుల 
కోయి యీశమ* దేవతాన్నుగహుము పొందనిచో విద్య నీకల 
వడుట దాస్సాధము, కావునం బొమ్ము. భవానీపతి నారా 


ధింపు ము", టి 


నిర్విణ్ణుడగు పాణిని యందాల కెంతయు ముదంబంది 
తోడనె హిమాలయమున కరిగి త్మీవతపమున నీళాను నుపా 
సించెను.  పురారాతియు! బరితుష్టుండంలు యాతనికి నన్య 
వ్యాకరణ "మొకటి యొసంగెిను. అది యంది పాణిని పాటలీ 
పుత మరుదెంచి వాదముకోసనుయి వరరుచినే యాహు 
నించెను. అయ్యిరువుర కేడు నాళ్ళవిచ్చిన్న ముగ వాదము 
పులేే7ను. అష్టమ దినమున బాణినిని వరరుచి యోడించె. 
అంత నంబరతలస్థితుండ గు సంభుడు  ఘోరవుగు హుంకార 
"మొన ర్చ. తోడో నింద వ్యాక రణము భూతలమున నళిం చెను. 


౧౭ 


వరరుచి 


..వతనాకాంాలణకాడాయరునానాలకాావో బాధావారడనాత్తనాశావతోక-లు. 


వరరుచి లోనగు వారెల్లరు పాణినివలన నోటమి నంది మూర్చ 
లయిరి. ఆకసి క ముగ సంభవించిన యత్యాహాతమున కెంతేయు 
వరరుచి నొచ్చుకొని తానార్టించిన సర్వస్వము హిరణ్య 
గుపుండను వణిజుని నద్గ నిల్లడయబిటి యది భార్య శకెటింగించి 
యాపె యొషప్పుదల నొంది శేంకరు నారాధింపం నుపౌర్మాది 
కే ను. 


౧౮ 


(ప్రవాసము --'పాతివత్యమహీమము 


6త్రాగతిప్పోర్యవై. యిలు వెడలిన నలభునకు సర్వథా 
శుభముల నాకాంకత్నందచు నుపకోశ పాతి (వత్వ్వ ధర్మ ములను 
నచటఅపుచుC (బత్వ్యహము ఛాగీరథి నీట మునులణుచు నియత 
(వతయయి యిలువేల్సు లకు (యొక్కు_ లికుచుం డెను. ఒకపస్పు 
డావు, బాగీరఫ్‌ తీరమున నుండు తతిని యాదృచచ్చికముగ 
రాజపురోహితుశకు దండాధిపతికి వుంకతికువూరునకుం గాన్సిం 
చెను. (పుతిపచ్చాద లెఖ వో లెం (బజాభో చన హరిక యగు 
నాపెం జూచినబే తడవుగ నామువ్వుర మనసు కల.త చెందెను 
విదప  స్నానమొనర్చి యరుచెంచుచున్న యాసాధ్విని 
మార్ల మధ్యమున మం తికుమారుC డాక స్మిక ముగ నడ్తగిం చెను, 
దిక్కెవరునులేని యాతరుణి యాత ర తుణమున వే తెప్ప యుపా 
యముం గానక సమయూోచితవుగు |పతిభతో నిటులు పలికె. 
“అయ్యా, యేను దొడ్లకులమున బుట్లినదానను. నాదుభ్నర్త 
చువాసమున నున్నాడు. బలవంతమున కియ్యాది త్వ కాలమా 
కాదు చేశమా కాదు. ేపెల్ల పొౌరలోకము మధూత్సవమునం 


౧౯ 


వరరుచి 





దగిలియుండును. శేపటిశేయి తొలిజామున నాయింటికి రము, 
నావిని యాతండు నల్లెయని విడిచిసోయెను. అంతం గొంతదవ్వు 
నకువగా నంతలోం. గామార్తుండ గు పురోహితుడు న నగ్గున చ్చెను. 
ఆతనికిని మజునా-టథిచేయి శెండవ జామున గడువుగా నుడివి 
పతినే మనమున ధ్యానించుచు నడచుచుండ దండాధిపతి యదు 
రయ్యె. ఆతనికి మూడవ బాూమని స శక్ర మొన పన్చె యొోుట్టులో 
వారి చెజను విడిపించుకెని తన భాగ ధేయమును నిందించుచు 
నిల్లు చేశెను. 


చేరి యటం బెల్లుగ దురపిలి “డైవమా, నన్నేల యీ 
ధూర్తుల పాలం బడవైచికివిః కాయము ఛిన్న భిన్న మైనను 
[శేయమేకాని చర్చిత భంగము కానిత్తువా*ః పతీ (పవాసమం 
దుండ6 గులయువతులకు మరణ మే మేలందురు. ఏమి యొనరు” 
ననుచు నేడ్వసాగెను. అంతం 'జెలులామె నూజడించి “యమా, 
వారిని రానిమ్ము. తవు 'చొష్ట్ర్రమునకుందగ్ద ఫలము తప్పక 
యనుభవింతురులి' యని పలికిరి, ఆనాండట్టుల యాసాధ్వి 
మాటివూటికి దురపిల్లుచు నిరాహారయె wr _రృృగుణములనె 
నై ర్రించుచు శేయి గడపీనగీ 


20 


నరరుచి 


ఉదయము, _బావ్మూణ పూజ లొనర్పందలంచి కొంత 
సొమ్ము తెచ్చుటకయు చేటిక నొక తెను హిరణ్య గుపుని కడకు. 
బంపెను. వాండును స్వయ వురుదెంచి “తరుణీ, సి వికనన్ను. 
(బేమింపుము. కాదందువా! యసాన్నీకమగు మో సొమ్ము 
మోకు దక్క_దు.? అని సిగ్గు వోనాడి నుడివెను. పిడుగడ(చిన 
నవడున్రనC బెల్లుగC గంపిల్లుచు నితిక రవ్వ తామూథయొ యణ 
కాలముండి, మనమున నెంతయు వగచి యూతనికిం గూడ 
నాశేయి నాలవ జూనుని సంకేత మొనర్చి పంపెను. 


ఆసాధ్వికి. గలిగిన యిడుమపాటు లింకం జూడంజూల 
నవి తలంచి గాయబోలు ఫాను. డసాచల (పాంతేమునకు( బరుగి 
డెను. కవ్షదశ యిట్టులె కొన్నినాళ్ళు చుట్టుముట్లు నని 

లు లు లు లు 

సూచించుటకో యన. [(గమమునం జిమ్మైచింకటి యెల్ల 
యెడల (గమ్మివెచె. సంశేతయామము డ చనుడెంచు 
చున్నయది. కర్తవ్యమునం "జేటికలు తెలివితేటలు చూపిరి* 
కసూరికాదులను దై లమున బోసి కావలసినంతవలకు గాటు 


కతోం గలిపియుంచిరి, వృస్త్రములకు( గన్నింటి కా కాటుక 


౨0౧ 


నర రుచి 


కూత విడిరి* నట్రైంటం బెద EE నొకటి యేుర్పణచిం. 
C3 
అంతయు సిద్ధమయినది. ఇక నా దుర్చినీతు లరుడెంచుటయే 


తడవు. 


తొట్టతో లుత ననువగు వేషమును నై చికొని యమాత్య 
పుత్రుం డజోయింట నడుగు వెన్లైను. చేటికలు గాటముగ నాద 
రించి “అయ్యా, యస్నాతుండవగు నిన్ను మొ యజమానురా 
లంటుకొని దని పలికిరి వాడును నభ రీంతర మేమని యనుచు 
వారితో గృహాభ్యంతరమున కరిగి, యంధకారమయమగు 
నోట గుట్టుగ గుడ్డలు సొమ్ములు నుంచి వారొసలిన వలు 
వలు దాల్సాను. ఇ6ంక6 జెలులెల్లరు గుమిగూడి తాము స్ట 
ముగా నుంచిన చైలమును దెచ్చి యాపోదవముస్తక మాతని 
యం౦ంగములకు. బట్టంచిరి. తాను ధన్యుండ నని యాతండు 
తలంచుచు నంధ కారమున నభ్యంగ సౌఖ్యము ననుభప్‌ం చుచు. 
గో౭క లీరకలెత్తుచుండం దోలిజాము గడచి పోవుటయు నెజుం 
గండయ్యె,. ఇంతలో. బురోహితు. డరుదేరం జెలులు ససం 
(భమముగ “నయ్యా, వరరుచి మిత్రుడగు పురోహితు(డిడె 


2.9 


3 వరరుచి 


యాకస్నిక ముగ నరుచెంచినాండు. ఏమిచేయుదుము, అంద 
నుక నిట నొకముహూ గర్రముండుము.' అని పలుకుచు బళ 
లోసి కాతనిం బంపి వెలుపలితాళము వె చిర ఇంకం బురో 
హితునిగూడ నట్టులే మోసపెట్టి స్నానమను వంకతో 
నయ్యవి యెల్లను జరిపి దండాధిపతివచ్చు సమయమునకు. 
బెక్పైలొ నికి (దోసిరి, మూడవ మాదన నవియెల 
రుచిచూచుచు వణిజుశునచ్చు సమయమున. 'బెళ్తులోనికి 
బజొజఅంబ డెను. బట్టు లానరాధములు మూన్రరు నంధ తామి స 
వాసము నభ్యసించు వారివో లె బెటైయం దోండొ"రు లెడము 
లేని వారయ్యు భయమున స్యిఫనం బరస్ప్సరము మాట్లాడి, 


తన భాగ భేయమును నిందించుకొనుచు సాధ్వియగు 
నుపకోశ యెళ్లుట్లులో దిటవు వూని మోమువంచి యనుదెంచి 
యెట్టయెదుటి నణిజునితో నాధన మివు ని పలికెను. అట్టులే 
యిత్తునసి యాతండును మాటువలుక నామె పెళ్టువంకకు. దిరిగి 
గృహదేవతలారా, హిరణ్యగుప్తుని మాటను వినుడు విను(డని 
వచించెను. 


౨౨ 


వరరుచి 


అంత వణిజు(డును వారివో లె నభ్యాంగన మా చరించెను, 
తోడోనం జెలు లొక్క_రీతిని ధూ రా సర, తెల్లవారనున్నది, 
యిక ని-టికిం దరలి వాను ని గెంటివెచిరి. ఆ జులు డును 
బోవలేక పోవలేక యుస్సురనుచు నడువసాగను. కాటుకపూంత 
గల యాతని కాయమును నంగ వస్ర్రైమును గాంచిన కుక్క 
లాతని వెంటబడి కటువసాగను. ఎుట్టులో సిగ్గుచెటునం 
దొందరపాటున నిల్లుచేరె. కాని పాప మాకాటుకను గడిగి 
.వెచెడి భృత్యుల యెదుటను గాలు కుదిరి నిలువ నోప 
డయ్యెను. 


పిదప నా సాథ్వి యుపకోశ చెలిక తెలతో నందభూపతి 
యింటికరిగి “దేవ, హిరణ్యగుప్తుండను శేన్యి ని నా నాధుడు దాంచి 
యుంచిన సొమ్మును (మింగ. జూచుచున్నాం డని విన్నవించు 
కొనెను. తత్‌ క్షణమే రాజూవణిజుని రావించి వివారిం చెను. 
వాడును దనయొద్ద ఏరిసొమ్మూ రవ్వంతయు లేదని యొట్టు 
వెట్టుకొని పలికెను. అంత నుపకోశ __- “దేవ పెళ్టైలో 
నాధ్‌ ర్త యుంచిన గృహదేవతలే యిందులకు సాఠ్షులు. వారి 


లీ 


౨౦ 


వరరుచి 








తా యబదుటనే యాత. డకురాల న్యాసమగు సొమ్ము 
వాొప్పుకొనియె. అదియు లెస్స విచారింపుండు' అని గట్టిగ 
బలికెను. నావుడు జేండు విస్మయావిష్టు( డంలు భటులతో 
నా మంజూషను సభాతలమునకు( దెప్పించెను. అంత నాసాధ్వి 
“ఓ దేవతలారా, మున్నీతండు చెప్పిన దానినే సత్యముగ6 బలు 
కుడు. పిదప మో గృహమునకు? బొండు అసి యెలు తి 
పలిశను. సభారంగమున గట్లు బయట. 'బెట్టయటడునను జంకు 
నొంకుతో వణంకుచు “మా సవుతుమం దత. డా నాము న్‌్ప్వు 
కొనియేయున్నాండ'ని వచించిరి. అంత మాటునల్క_.క వణికు- 
సొమ్మంతేయు నాపె కిచ్చివెచెను. 


అపుడు జే డామెను సత్క_రించి యాను యనుమతిం 
కొని యామంజూవను దెరపించెను. తోడనే యా మువ్వురు 
పురుపాధములు తమఃపిండములువోలె వెలుపలీకి వచ్చిం. 
ఆరయ నరయ వారి వెఖరి (పస్ఫుటమయ్యై. ఎలరు బిట్టుగ 
నపవాసించిరి. ఇదేమని ధార్థికుండగు తే డకుగ నుదంత 
మంతయు నాసొధి్ర యెల్లరకు వినిపించె. కులాంగనల చర్మిత 


5A 


వరరుచి 


మచింత్యముగదా యని సభాసదులెల్త రబ్బురపడియభినండించిరి. 
(కుద్దుండె 'జేండు పరదా .రెషీిణులగు నా పాపులు నలుషర యు 
సర్వస్వము లీసికోని వారిని దేశమునుండి తటీమిం చెను. చం డాలు 
రవలన సయితము ధథిక్కా-రములంది తమవై తవుశే మేనగింపు 
కలుగుటను గడకు చా రసువులు విడనాడన. ఉపకోశ యు ధార్భి 
కుండగు నా చేనియొద్ల సత్కారములంది, వృత్తాంత మెటింగిన 
వర్షోపవర్గులచే మన్ననలు పొంది, యెల్లరు పౌరులు పాత్ని వత్య 
దేవతయని పరిపరిభంగుల స్టించి యర్చించుచునుండ- భర్తనే 
యనారతమ్ము స్పృరించుచుం దనయింట నెసులో కాలము గడపు 
చుండెను, 


DE, 


తప$ ఫలము 


శురకాలమునకు వరరుచి త్మ వతపశ్చరణమునం జేసి 
యంబికాపతి యనుగహ మంది పాణినియ వ్యాక రణమును సమ 
(గముగ సరహ స్వమున' బాంచెను. శంకరుని యానతి వలన 
సితం డాశాస్రుము'నే పూరించుటయు సంస్క_రించుటయు సంభ 
వించెను. ఇట్లు లాభవుని యన్నుగహమునం (జా ప్రలాభుడై 
యాతడు నిర్భరానంద హృదయుషడే నననవోన్నిషద్భారతీ 
విలాసుండై  యధ్వపర్శిశమము లెక్క_గొనక కొన్నినాళ్ళ లో. 
చాటలీప్యుత మరుదెంచెను. తనరాకం గాంచి యభినందిం చెడి 
తల్లికి గురువునకు సాస్తాంగపడియె, (క్రమముగ నత్యద్భుతమగు 
నుపకోనా వృత్తాంతేము నాలకించెను, నిన్వెజపడయె. ధర శ్రసల్ని 
యొనర్చిన గా నస ధర్శమున _కెంగియు నానందము 
విస్మయము నందు: 


విద ప నర్షాపాధ్యాయుండు కా రెశేయుని యన్నుగ 
హమునంజేసి నవ్యమగు శబ్బశాస్ర్రు) మంతయు వరరుచి ముఖ 


౨టి 


మున దెలిసికొనెను.  వ్యాడీందదత్తులును వర్షోపాధ్యా 
యుని వలన బౌణినీయాదిక మంతయు నెణింగిరి. అపుడు 
వా 6రువురు పరితుష్టులయి గురుదషీణను గోరుకొండని 
వర్పుని. హం కోటి స్వగ్లములు గురుదకీణ యని 
గురువు నిర్ణయించెను. వ'ల్లెయని వారిర్వురు వెడలి లెస్పల 
నాలోచించి వరళుచిని బిలిచి యిట్టులు పలికిరి. -“మి| తమా, 
మన యుపాధ్యాయుండు స్వర్ల కోటి దమీణము నేరుపరచినాండు. 
ఇంత బంగారు నందభూ పతియొద్ద6 దక్క_ నెక్క_డను జిక్క_ నేరదు. 
ఆంతడు తొంబది తొమ్మిది కోటుల కెధినాయకు(డు. స భార్య 
ధర్శపత్నీయని యాతడు మున్నే యాదరించినా(డు. సివాతేని 
యరింతువా నీగుణములనుబకి తప్పక యంతయు నిచ్చితీరును. 
యి వం, 

ఆత. డిపుడ యోధ్య యందున్నా డు. రమ్ము; అటే 
వోదము.) వెంటనె యా మువ్వురు సృబహ్మ చారులు సాకేత 
మునకు జనిరి కాని పాప మటకు. జేరరో లేదో నందు(డు 
పరలోక మరిగాను రాష్ట్ర మంతటను గొప్ప సంటోభము 
చెలరేగెను. 


౨౮ 


వరరుచి 


అంత నా మువ్వురు చింతా వ్యాకులమున నితిక ర్త వ్య 
మెబజుంగరెరి. కొంత తడన్రనకు, యోగసిద్ధి కల యిం|దదతుం 
డిటు లనియె  “మిత్తులార్కా నా కిపు డొక్క. యుపా 
యంబు తోంచెడిని వను నందుని శరీరమును  యోగమహి 
వాను (బవేశింతును. వరరుచి విచ్చేసి బంగారు కోరవచ్చును. 
నేను దిజుగ వచ్చునందాశక నా శరీరము నీ పొడుదెవళమున 
వ్యాడి “కాపొాడుచుండవ లెను.” నావిని యయ్యిరువు శేకగీవ 
ముగ సెబాసని యనుమతీంచిరి. 


పరకాయ (ప వేశము 


(రట నందుండు దినంగతుం డగుడు నంతట హాహారవ 
ములు మేరమిోాఅె. “అయ్యూ! చచ్చితిమి! ఇంశేమున్నది! వైన 
మా యిదేమి! అనాథల మెతీమే! “ంద! నిఖలలోక లోచనా 
నంద! నీవు లేని జీవితము జీవిత మే! నిను-జూడని కన్నులు కన్ను లే! 
జగమంతయు జీర్తారణ్యను. ధర్చు సేతువు తెగెనది. నసుంధర 
విధవ యయ్యె. విబుధులు నిరాాశయులు, సరస్వతి నిరవలంబ, 
లోకము నిరుతవము. దుర్వినితులు _స్వెరవహారులు, సత్క_థ 
ల స్తమించినవి. మేమేమి చేసెదము! మాశేది దిక్కు!” అని పరి 
పరి భంగుల నంతేపురాంగన లాకందనము లొనర్పసాగిరి. శక్త 
టాల (పముఖులగు ముఖ్య సచివు లట్టి మహాలాజనము నూణి 
డించుచు, తేని క శేబరము చుట్టు జేరి శో కింపం జొచ్చిరి. |పథా 
నామాత్యుండగు సకటాలు. డపారమగు శోకమును సై పంజూలక, 
“మహారాజ యెమిట్లానర్చి తివి? మమ్ముల నెలర నాకులపజచి, 
తపమున లభించిన బాలకుండగు చం దగుపుని( బరిపంధుల కామి 


30౦ 


వరరు చి 


వ మొనర్చి త్వదేకశరణలగు తరుణి మణుల మాట తలంపక 
యీలోకమును విడనాడితివే.” అనుచు దురవిల్గుచునే సూక్షు 
దృష్టిని తేనిం బరికించుచు నాతని మొగమునం జిటునగవు 
పొడలాంచ్చి యిదేమా యని యబ్బురపడి యాతని శిరము 
నంటుకొనియె. అుత నిదురనుండి మేలుకాంచి నటులు నందుండు 
కన్నులు తెజచి, “యెంకుల కీకోలావహాము, నేను మృతినొంద 
లేదు. నూ జేండ్లు (బతుక . గలను.” అని అం లం బలుక 
సాగెను. 


“(పజల పున్నెముచే నందు(డు (బతికినాండు,. ఎవడో 
వ మహో రాజును (బతికిం చెను.” అని యంతట నను చర వర్ష 
మానుదహృదయమై యనుచుండ; నమాత్య మండలము 
[పమోదను  నొందుచుండ్క నవరోధజన మద్భు తానంద 
మనుభవింపృ నాసన్న సేవకులు సంతోసమున గంతులు వేయ; 
వందిలోక మెల్ల యెడల జయశబమున గింగురుపజుప ధన్వంతరి 
(పో కమగు ధాతు ఏిజ్ఞాన ప్రకారము లభ్యసించియు వ్యర్థ 
మయ్యెనని వెద్యబృందంబు తలంపు మంగళ భేరీపటహా ధ్వనులు 


3౧ 


నరరు చి 


దిక్కులు పీక్క_టిల్ల, వేత పాణి యగు (పతిహోరి వేగిరముగ? 
బరుగిడి వచ్చి జేని కిట్టులు విన్నవించెను “మహారాజ, 
యఖలశా స్ర్ర పారంగ తుండగు (బాహ్నణొో త్తముండంట. శేరు 
వరరుచి యంట. పాటలీపుత్రమునుండి చేవరవారిని దర్శంపంగోరి 
వచ్చి వాకిట నున్నాండు. నావిని నందుంయ శ య్యనుండి లేచి 
సత్వరముగ రావింపుముని యాడేనిం చెను. 


అంతం గంచుకు లిచెయిదె యని తోనసూప నభ్యంతర 
మున కా వరగుచి యరుదెంచి జేనితో సిలు విన్న వించె 
“మహారాజ, కార్యార్థినై నచ్చితిని. భ వత్సత్యు్ల వనమున 
గొప్ప యుత్సేవము జరుగుచున్న యవి, ఇ యభ్యుదయ కాల 
మున గురుదథత్స్‌ణ కోసమయి నాకు సువర్ల కోటి నిప్పింపుము, 
నావిని యోగనందు. డట్టు లే యని పలికి యాతెనికి సునర్లకోటి 
నొసంగుమని (పథాన సచివుండగు శకటాలు నాజ్ఞావీంచెను. 


మేధాపియగు శకటాలుండు చి త్రమని పలికి “యిదేమి 

ంలుటు లెనది* ఇయ్య]ది కడు ఏచి తము. మృతుండగు న్‌తండు 
జి న రా - ఒర ఓ 

(బతీకనాండు. జు నిప్పుడె వచ్చె. వచ్చి సువర్లక టిని 


3౨ 


వరరు చి 


యాచించె. ఈతండును విచారింపకయ యడిగినది యిమ్మని 
స బహుశః యీతండు మన నందుడు కాదేమో! 
యోగనందుడంు యుండవచ్చు. కాని చూతము, ఏడి 
యెటులున్నను నందుని నందనుండు పసివాడు, రాజ్యమా 
బహు 'శతుకము, వారులచే వెదకించి సర్వశవములను 
దహింప చేసెదను. పిదప నీయోూగనందుంటడే చిరకాలముండు' 
నని లెస్స విమర్శించి యటు లొనర్సం జారుల Epa 
పించెను. తోడోన చారు లెల్లయెడలం గలయ . వెదకి 
కోవెలయందు గూఖముగా నున్న యిందద త్త కళబరమును 
బట్టుకొని, “అ(బహ ఎక మని యా కోశించు వాడిని 
దులపరించి బలవంతమున దహింపంచెసిరి. 

సువ,ర్రకోటి నిచ్చితివా యిచ్చితివా యని యోగ 
నందుడు మం| తిపుంగ వుని మాటి మాటికి హెాచ్చరింపసా7. 
ఆత(డును దేవ, పరిజనముఎతయు.( బరమూాత్పావామున మహో 
త్సవమున ముని(గియున్న ది. ర వంత చేపాతని వేచియుండ నిండు, 
వెంటనే యిత్తుము అని పలుకుచు గొంతకాలము జరిపెను. 


33 


వరరుచి 


జ్‌ 4 క 
అంత నాకసిక ముగ గ్రైన్‌ ముద్భ్ఫ్‌షించుచు 
వ్యాడి యరుదెంచి యొక్క_ పెట్టున నిట్లు ల్మాకోశిం చెను-- 
లు లు 
“రాజూ రోజపురువులు యోాగస్టితుండగు దిస్టీజుని బక్టుకొని 
ప్రాణము బోయినదని తలంచి నన్ను దులపరించి యనాథ 
(శుతమునుబోలె బలా తాా_రమున దహింపంకోసిగి,” 


దాసి విని శేకేటాాలుడు నెనువెంటనె వరరగుచికి 
సువ్యర్ధళోటి నిప్పిం చెను. 


అంతట యోగనుదుండు తోకాంతరంగుండయి మేకాంతే 
మున వ్యాడితో “మ్మితవూ*ఇ, పం్షిపొవనులు సోమకీథులు 
నగు కో లీయుల నంశమున జని 0 చిన యేను---ఈపుట్టువున నె 
శూ దుండ నైతి. స్థిర మైనను సిరియెందులకికళక* యని వాసో 
యను, వ్యాడి వనాని నూజడించుచుం గాలోచితనుగ నిటులు 
వచించె' సఖుండాా శకటాలుండు నిన్ను గుజుతించినాండు. 
మహామతియగు నియమాత్యుండు పూర్వనందుని ప్ముత్రు 
డగు చందగుపునియందు వ. చమూపుచుండును. 
ఎప్పుడో నిన్ను( జంపి తీరును. కాన్రన న్మ్యపమత్తుండవయి 


వేర 


వరరుచి 


విపాదమును విడనాడి (పథాన సచివోద్యోగమును వరరుచి 
కిము. నేను వెంటనె పాటలీప్కుతమేంగి గురుదఖీణము సమ 
ర్సించి వర్గోపాధ్యాయుని మనోరథము పూరింతును' అని. 


ఆత (డు బోధించినట్టులె వెంటనె వరరుచియే [పధానసచి 
వుండయ్యె, ఒక నాం ేశాంతమున వరరుచి “రాజ్యా శకటాలు. 
డుదోోగమున నుండు చేని రాజ్యము స్థిరము "కాజూలదు,. 
కావున స్‌తని. బరిమార్ప నాలోచింపుము*. అని విన్నవించె. 
యోగనందుండును సమ్మతించి, యోగమందున్న ద్విజు నసితండు 
దహింప జేసె” నని దోవ ముద్దాటించి శకటాలునిం బు(తశత 
ముతో నంధకూపమునం (దోయించెను, సప్వుతుండగు నాతని 
దేహయాతళోసమయి నీటితోపొటు పిండిముద యొకటి యంత 
ర్పిలమున ననుదినము వేయించు చుం డెను. 


3% 


అవమాత్యుని యాపత్తు 


(రట లతర్కితముగ 6 జుల్టుముక్టీన యాపదలక 
చింతించి శకటాలు. డు బిడ్డలతో __“పుత్ర్రులారా, పీటం గలి 
సిన యాతిండి యొక్క_నికి సయితము వాలదు. కావున మనలో 
నెవ్వడు యోగనంవునకు. |బత్మికియ యొనర్చం జూలీ 
యుండునో యూాతంజే యీతిండితో (బతుక వచ్చునని కలి కను. 
అది విసి వారు “తండి, నివే చాలినవాంశవ్రు మేము (బతికియు. 
[(బయాజన ముండద'”' నిపలుకుచు నాతడు దూచుచుండలో నె 
(పాణములను 'బాసి8. ధీరులకు శతు పత్మికియ యన్న (౬ (బెౌణ 
ములకన్న6 (బియము కదా! 

ఆ కొలది తిండితో నాయమాత్య శేఖరు(డు దేహము 
నిలంబెట్టుకొ"నుచు, “లోకమున నెన్వండేని యాతా ఆ 
భ్యుదయ _ మభిలపించువాండు  (ప్రభువులపట్టం  జి_త్తము 


గుజుతింపక , నమ్మక ను నొందక్క పె సరవిహారముగ సంచరింప 


రెడ 


నరరుచి 





రాకు, అని స్వక ర్మానుభ వమునుగూర్చి తలపోయుచు నెర 
టులో యసువులు నిలంబెః ౧౧౯ నెను, 


ఇక యోగనందుండు శకటాలుని వృ త్తాంతేమే మజచి 
సోయి, రాజ్యమున ces వహించి, రాజులకు. దగ హ్హ వా 
థర ణాదూలను దొాల్పుచు గవలరజ్‌ కో సుతా భిభూతుం డయి 
పం చేందియములకు వి పార్గినభోగము లనుభవించు 
చుండెను. అట వాడి గురుదశీణ మొసంగి తపశ్చరణమున 
కయి వనమున కేం దలంచి యోూగనాదుని మొద్ద కరుదెంచి 
తనయాశయ మెటీంగించె.  చేండును బూర్వవృ తాంతంబు స్గరి 
యించి, మితేమా, నిను సయిత పోూరాస్త్రమున న నసించి సర్వ 
భోగము లనుభవింఫు మని యాతనితో. బలికెను. అంత, ను 
దశరీరమును జొచ్చిన యిందదత్తుండు విషయ విపాసాగ్టద 
aC వాడే లఇమెణింగి ద్విగుణేకృతనె రాగ్యు. డయి 
మిత్త, మా, యిట్టి నిస్పారములగు విషయములందు త 
ము డెవడు వొఆఅంబకునుక మరుమరీచిక యగు లకీ 
(సాజ్ఞని వరాహా పెట్టం జాలదు గదా! యని బోధించి తన 
(తోనను దాను తసోననమున కరిగెను, 


3౭ 


వరరుచి 


సాచివ్యభారమును బూనిన వరరుచి కొంతకాలము 

నకు జతురంగ బలసమన్వితు. డయి సారివునితోం గూడ. 
య 
బాటలీపు త్తమున కరిగను. అట చైవానుగవామున మమైో 
శ్వర్యము లంది యనారాధిత (పసన్నయు నశ రీకిణియు 
నగు సరస్వతి రాష్ట్ర/కార్యము లుపదేశించుచుండం. దల్లి యు 
౬ / ౧౧ 
గురువులు మన్నించుచుండ__పతి దైవత యగు. ధర్భ్శపత్ని 
పరిచర్యలు సలుపుచుండ స క్తచిత్తుండు కాకయే సౌఖ్నము 
లనుభవించుచు. బెక్కే_౦డు కడపెను. 
ఇడి, 


ఇటు, యోగనందు. డమాత్య శేఖరుని యెడ రాజ్య 

భార ముసిచి విత్తమదమత్తు. డయు, యిందియ వశ్యు( 

డంటు రేయుం బవలు నంతిపురియందె. వసియించుచు 

మూఢుండగు తన్ను6 దా నెబుంగ( డయ్యెను. అట మూరు. 

లు క్షి 

డగు నాతసిని వరరుచి చూచి నిర్విణ్ణుడయి యిట్లు తల 

'సిను.--*జౌరా! కాల మెటి మూార్చుతెచ్చినది? సర్వ 
లు 

శా స్ర్రపారంగతుడై (పతిభ కలిగి శమదమాదిగుణముల 

కిక్క_ యగు నిం|దదత్తు డక్కడ ఉపభోగములం దిచ్చకలిగి 


వేరా 


5 వరరుచి 
వివేకము రనగ్గింతయు లేక మకేభమువోలెం (బవ ర్రించు 
యోగనందుం డెక్కడః ఈతం డాకన్నికముగ నచ్చిపడిన 
సిరినలన మన్ను మిన్ను గానక చరించుచున్న వాండు, ఈతని రాచ 
పనులకే యెంతయు గ్రోద్దపడు నాకు స్వధర్మము సన్న గిల్లు 

న్న'ది. కావున నంధకూప మందున్న శకటాలుని దీయించి 
యాతనిసి రాజకార్యములుదు. (బ వశ పెక్సైద, "ట్రా నిశ్చయించు 
కొని జేనికి విన్న వించి యట్టు లే నకటాలుని వెలుపలికి. దీయించి 
యమాత్యపదవియందు నియోగించెను.  ఆతండును, “నరరుచి 
యుండ యోగనందుని జంబుంచుట దుస్పాధి మని యెజీంగి, 
రం|ఛాచన్వేపేీయయి రాజ్యకార్యములను యథాపూర్వముగ. 
జూచుచుం డెను. 


ఏకా 


రాతుసవళీకగణము 


(రష ఎడు నర పతియానతిని రా తములందు నగరమును 
రశ్షింపవలసిన రతుకభాా+ాధిపతు భొక్షాక్క_రు రా తములందు. 
దిరుగుచు6 జనిపోవం బొచ్చిరి. అది విని నంగా డాయుద్యోగ 
మందు వరరుచినే నియోగించిను.  ఆతండును రాజునానతి 
మోఅక నిశీథధమునం దిరుగుచు నొక్క_యెడ నభిముఖముగా 
విచ్చేసిన రాకుసు నొకనిం గాంచెను. కాంచి నీకేమి కావలయు 
నని పృచ్చించెను. ఆగక్క_నసియు సీనగరమున నెవ్వతె 
యందగ బై చెప్పుమా యని (శశ్న _నెచెనుం అద్దానికి వర 
రుచి నవ్వి “మూర్ధుడా, తాను నలచినదే రంభ, 
ఎవ్యని శకెవ్వతే యిష్టమో యాతని కాపెయ్‌ి యందగ జై! 
యని పలికెను. అంత రాతసుండు సంతసించి “మాయి? 
'యోడితిని నేటినుండి సీవు మిత్తు)6డ వయితివి ఇం నివ్ర 
స్పృరించిన మూ తాన నెచ్చటనైన నెట్టి తేటినె న (బత్యత్ష. 
మయ్యెద' నని వచించి యంలె వి నమం డను; 


ఆం 


సై ఫ్ర పర బిపవ 9 
ఆఅ౦త 5 పు పేస్థవము 


“ఈశోమగ వరరుచి మెల యపుడు రాజకారస్థము 
C౧ 
లందు సహ్మసాకుకై సంచరించుచుండెను. ఒకనాడు వేకు 
వను . యోగనంనుం డంతిపురియందుండి, గవాతుమునుండి 
యొక వీపుని వంక తొంగిచూచెడి తన రాణినిం గాంచెను. 
తోడనే ంభార్హ ది ఉనంగోొనం గలువి.త స్వాంతుండయి కుదు6 
యిల య 
డయి విప్రుని వథించుం. డని సేవకుల కానతి యొసం7. 
వేని యానతిని సేవకు లాద్విజుని వధ్యభూమికి. గొంసోవు 
చుండి మ భ్యేమార్షమునం జచ్చియున్న యొక మత్స్యము బ్బ 
అగా నవ్వేను. 


అది యెతంగి నరపతి విప్రుని వధను నిషేధించి మత్స్యేసో 
సమునకుం గారణ మేమో నిభూాపించి చెపుమా యని వరరుచి 
క్‌ యొసంగను, ఆతండును సరస్వతిని స శ్రరింప నామె (పత్యవ్ష 
మయి “వత్సా యీనేయి యీబాలవృతశుము [కింద నొరులె 
అుంగకుండ దాంగియుండునుు మత్స్య మందులకు నవ్వెనో కార 


రం 


వరరుచి 


ఇ మణిం7దవిని పలికాను. ఆటల యా.త.డాచేయి చుర 

చేరియుండం 'బెనురక్క_సి యొక్క జె తసపీల లతో నక్క డకు 

వసింపం జనుదెంచెను. అంతం దిండికె దేవురించెడి పిల్లలను 

దల్లి శిరమున నిమిరి “జేపు మోకు 'విపమాంసము కెత్తును; 

ఆతని నేడు చంపియుండలేదు, అని యూజడించుచుండెను. 

పిల్లలు ఆతేసి నండెందులకుం ఒంపలేదు? 

తల్లీ వధ్యభూమి కాతనిం గొంవోవుచుండం జచ్చిన మత్స్య 
ముకటి నవ్వెను. 

పిలలు..ఎందులకు నవ్వెను? 

కల్లి. బిక్లలారా యంతిపురిని రాజాంగన లెల్లరు | భప్ట్రచరిత్ర 
లయ్యిరి. (స్తై న్స్‌, వేవభారులగు పురుషులు ఎక్కు. రంతిపురి 
యం a డల గనూఢముగ సంచరించుచున్నారు. 
ద్రది యెజు(గక జాల్ముండగు చేండు నిరపరాధుండగు 
వి పునిం జంవీంచుచున్న వాడని మత్స్యము న వ్వైను. 
ఈసంఛాపషణము వరరుచి మెటింగి మబునాంటి బేప 

కడ టేనికిం జెప్పెను. అతండును (స్రీ వేషథారులగు పురుషుల 

'నెల్లర వెదకించి వధింషించెను. 


రోం 


వరరుచి 


తేండీతీరుగ నుచ్చ్యృంఖల్మపవర్తనము సాగింపుచుండెను. 
ఆతని సివయన్న వరరుచికి నిచముగ నుండెను. ఇటులుండ 
నొకప్పు డొక చి తకారుండు పనుక్టంకను సం 
పమున కరుదెంచి యోగనందునియు మహాదవియు (బతి 
కృతిని జి(తిం చెను. అంత యాగనందుంకు సంతసించి యాత 
నికి హాచ్చుగం బసదన మిచ్చి పంపెను. విదప వరరుచి 
రయొకనా(డు జేనిం గాంచందలంచి, యభ్యంతరము వొచ్చి 
మయొక్క_యెడ నాచ్మితపటమును విలోకించి మహాదేవి 
చిత్రమందలి లక్షణమొండు లేకుండుట యూహించి యామె 
మేఖలాపదమునం దిలకి మొకటి కుంచెతో నేర్ప చెను. 
మటునా(డాతిలకమును యోగనంనుండు గుజుతించి వరరుచియె 
దాని నుంచెనని యెణింగి (శముగ్వండయి యిటులు నిశ్చయించు 
కొనెను... “బిరా, వరరుచి నిశ్చయముగ. జర్మిత్మభష్షుంటే; 
ఈత. డంతఃపురవిష్టవ మొన ర్చు చున్న వాం ఈం కావుననే 
యాతంజు ప్రీ వేషధారులగు పురుషులను గుబజుతించినాండు.” 
అని కోపమున మండిపడుచు “వరరుచి దూరా ్రక్షగౌమ్‌ గాన 
నాతని నెనువెంటనే చంపివేయింపు మని శకటాలున కానతి 


53 


వరరుచి 


దా ద కన ను తులు. క. వూ కన్నాల. అతనన. దం వాయ కోరలు క ద ద రద. దశా దదాతు నాను... ఆసన లక. ఎద న గబ కోలెనున కనాన చర్యల? ఇరాలాాజక్యాంనాయాతాలాలా ద మనంలాాకన శమం గా సంతాప గౌమతానానాల. భారపు పులు గావరమూపాా “నాఖాననాయా సాహాను ్తునామనా డా పము అనాస ఆయువును నుడ కాప జతల లలన ల ాిరతాకా మ్య 


రయొసం7ెను. మహాోమతి యగు శకటాలుండును, “వరరుచి 
మ నాన మమేయము ఆపదనుండి యితంచె చ ౬95 
నాండు, సురాసురులు సయిత మోతని సమయింపంజూలరు), 
మనుజులమాట సెప్పవలయునా! యని చింతించి వరరుచిని 
నంలుంట గూఢొముగా దాంచియుంచి gy నిర్వ రం 
చితి నని జేనితోం జెప్పెను. 


రీ 


ససేమిరా కథ 


రూ, 

(లలి ల గనందునకు( బదు నెనిమిదేండ్ల (పాయము 
గల కుమారు శొకం డుండెను. అతనివేరు హిరణ్యగుప్తుండు. 
అతయొకనాండు మా తౌపితలు వలదన్నను మిత్రులు మంద 
లించినను లెక్కగొనక, మృగయావ్నీ ప్రచితుడయి వారువము 
నెక్కి. కొందతాపులు తోడరుగుదేట మహావనము చొచ్చెను. 
అట వనవరావా మొండు కన్ఫట్ల దానిని వెంబడించి పోవుచు 
గుఖి'మే తోడుగా నొంటిం జిక్కి సుదూర మర7ను. (పొదు 

యు © 
(గుం కెను. చిమ ఎచికటి యెల్ల యెడల. (గ మెను. అడవి 
మెకముల గర్జన భర్చనముల నాలకించి మిక్కి.లియు విభీతుం 
డయి రాజపుత్తు (డు మహోవృత, 'మొక్క_టి యెక్క_ను. 


అంతలో నాతణంబ సింగం బొండు విబుందయుడి తటు 
ముచుండ( దన్ను. దా రథ్నీంచుకోం దలంచి యొక్క_ మెలుయగు 
క వృక్షమునె త్వరితముగ (6 (బాశను. దానిం జూచి 
యత్యంతేము భీతివడి కంపితగాాతుడై యున్న హారణ్యగుస్తుని 


ర్మ 


వరరుచి 


దరిం చేరి యెలు. గట్టు లనునయిం౨చెను____ “మి తమా, భయ 
పడ(బోకుమ్ము నన్ను నివు ధరణు-5 చ్చినట్టు నటులు తలుతు, ని 
శేమియు చెబుపు సేయను.” నానిని య అగా. నమ్మి వేట 
బడలికవలన నెలు6గుబంటి్‌ మొడీయంకుం బరుండే నిదించు 
చుండెను. 


అంత సింగం బాయెలుగుతో సిట్టులని యె- “భభఖూకమా, 
పిండు వూనవుండుు ఇతండు మనజాతిని బరిమార్పుట"కే యిచ్చ 
టిక్‌ విచ్చేసినాండు, “కాన నితండు మనకు నిత్య వైరి, అట్రివాని 
నట్లు లొడియం దొంచుకొంటివేల? తుదకు నీకాతం డపకారమే 
యొనర్చునే? నామాట మన్నించి యీతనిం |గిందికిం |దోయు 
ము. నాక్‌డుపు పని నేను మూచుకొంబు. ఆవల సీడారిని నీవు 
పొమ్ము.” అన విని మెలుంగు శరణాగతుని క పకృతి రయొన 
ర్ప్పుటు సంభఖావ్యము కౌదసి పలికి వానిం (గందిక్‌ (6 (దోయుట 
కొడంబడదయ్యెను. ఇంతలో రాజపుత్తు)డు మేలుకొనుడు 
భల్లూక మాతనితో “ఓయా, నేనును న్మిదింతున్కు పరాకులేక 
మూచుచుండుమ'ిని పలికి యట్టులె నిదించుచుంకోను. అంత 


రో. 


6. వరరుచి 





సింగం 'బాతనిం జూచి “యోయో, నీవు పీచ్చివాండను సుమా! 
ఇంతలో దీని నమ్మిితివే ! ఇది. చపలచి త్త యని యెబుంగ 
వేమో! నిన్నిపుడు నావలననుండి కాపాడి తుదకు. దానే 
భఛవీంపం జూచుచున్న ది. జంకక దీనిం (గిందికి( (దోయుము. 
దీనిని నేను భుజించి నాదారిని బోదు. నీవును నీ యూరి 
కరుగుమిని పలికి యాస వెపెను. దాని విని యాన్‌చు. 
డదానిని వెన్వెంటనె (కిందికి నెళ్ళాను. ఎలుగు మూత 
© లు 
మకుట కిందికొమ్మను బకుకొని యక నిలబడి యుండెను. 
లు లు ల 
తోడనె యాత(దు గడగడ వణణశసాగను. అంత నెలుంగు_ 
“ఓయి్యా పావీష్టుండా, వణంకెదవేల! పూర్వుజన కర థదానుభ 
వింపక తీఅదుగదా! కాన “ససేమిరా” యని వదరుచు పిశాచ 
భూతుడవై ౦(యాయడవియం దెల్లయెడలం (దిమ్మురుచు నిట్టిపని 
బట్టబయలగు నంతదాంక నక్ష యుండుమని శపించి తన [తో 
నను బోయెను. సింగమును విసుగెత్తి మెచ్చటికో పోయెను. 


ఎలుంగు పలికినట్టు లె హిరణ్యగుపు c డచ్చటచ్చటం 
దిరుగాడుచుండెను. ఆతని తురంగము నగరమున ' కరిగినది. 
రాకొనురుండు లేని తురగ మేతెంచెనని పారు లచ్చెరువడి 


రో ౭ 


వరరుచి 


వంకతో 


యోాగనంవున క కోలం గ7ెజింగించిని. ఆతే౭డును బెల్టుగ 
దురపిల్లి యమాత్యులను రావించి, “మంతులారా, కుమా? 
రుడు వేట కరుగునపుకు గొప్ప దుర్నిమి తము లేర్చ్పడినవి. 
అట్లయ్యు మామాట మన్నింపక యాత (డు మత్తుడయి యడ వి 
శకేంగినాయడు. దానికి ఫలము తళ ణమ మాపట్టినది. ఆత. 
డెక్కి.పోయిన  నారువ మొక్క_టియ విచ్చేసివది. శాన 
వాని వెకుకుటకయి యడనులకుం బోదమిని వచించెను. 
వారును వల్తె యసనిరి. అంత నందబును గునూరుం డరిగిన 
(తోవను గాజడవి చేరిరి. ఎల్ల్బయెడలం దడవి తడవి చూచిరి. 
ఒక్క_యెడ దిక్కుుమూలి దీనదశ నండి ససేమిరా యని 
పలుకుచు విశాచనుయి హూరణ్యగుప్తుండు "కానువీం చె, 
యోగనందుండు నందనుదిం గాంచి శోకసాగరమున ముని. 


గను. ఎట్టులో యందతాతనిని నగరము చేరి, 


అట నాజేండు కుమూరుది యున్నాదము మాన్సుట 
కయి పెక్కు. విధులను గావింపించెను. ఎన్నొ దానములు భూత 
బలీవిధానమ్ములు నాచరించెను. ఏమిటను స్వస్థుండు 


తీత 


వరరుచి 


కాడ య్యే. అంతట ేండు విషష్టుండింలు యందత్‌ యెదుట. 
దన్నిట్టులు నిందించుకొనియె _ *“జెరా, యెంతపని మొనర్హి 
తిని ఇప్పుడుగాని వరరుచి యుండెనా యున్నాద హెతు వొక్క 
నిముసములో గుబుణగించునే! ఆతని వ్యర్థముగా జంపించితినే! 
భి పొపీష్షుండను.* నికటవర్హియగు శకటాలు(డు దానిని విని 
వరరుచిని బయట పెట్ట. దగ్గ యమూల్య తరుణ మేతెంచెన 
తలంచి, జేనినుండి యభయము గై కొని, “రాజ్యా మహామతి 
యగు వరరుచి నాయింటచె (బతికి యున్నా(డిని వచించెను. 
యాగనంచుం డానందపడి తోడనె తోడొ్కొ్కొ-ని రమ్మని యాదే 
నించెను. వాసి యానతిని శకటాలుండు వరనుచిని వేని 
యొద్దకు దీసికొని వచ్చెను. 


అంత వరరుచి, యున్నృత్తుండగు "రాకొామరుని6. జూచి 
రాజకుమారా, యని పిలిచెను, అతండట్టులె ససేమిరా 
యంచు. బలుకుచుండెను. అంతట వరరుచి రాజపుత్తు) నుదై 
ధించి యీాపద్యము పఠించెను. 
“తే, సకల లోకోపకార సంచారు-లెన 
సాధుజనుల వంచించుట జూణతనమె! 


వరరుచి 


తొడలు నమి శి నిద నో యెదు వయసు 
బగతు పాలను (దోయం. భాళంబు గాదె?” 


దాని విని రాకొనమురు(డు నాల్లీంటC వొలియత్షరము 
సీడి “పీపిరా యని పలుక్‌ సాగెను తిటుగ వరరుచి యిట్లు 


“కం. సేతువు దర్శింప మహో 
పాతకములు బాసిపోవుం [బాణ సఖునకు౯ 
ఘాతుక మతి నొనరించిన 
సాతక మేతీర్గ సేవం చబాయునేె నరునికి 


ఇది విని యతరములు ెండు విడచి “మిరా' యని 
పలుకుచుండెను. అంత వరరుచి మజల నిటులు చదివెను---ః 


“కం, మి త్తదోహి కృతఘ్ను డు 
థాతీసురహంత హామతస్క_రు(డు సురా 
పాతీభూతుండు నిందా 
పా(తులు వ్‌ లెల్ల నరక భవనావాసుల్‌.'” 


వరరుచి 


దీని విని మూండతురములు విడిచి “రా యనుచుం 
జను. తుదకు వరరుచి నాలవడి యిటులు చదివెను, 


“కం, రాజులు మచ్చల దిక్కుల 
రాజులను జయించి ధనము రాజుల చేతళ౯ 
రీజం గొని వి పకోటిం 
బూజంపు మనూనదాన భోజనపఏధుల౯ాి 


అంత ఏది యంతయు విసి హిరణ్యగుప్తుండు స్వస్థ 
చీత్తుడు సొవధానుండు నంలు నిర్ణనారణ్యమున _ జరిగిన 
భల్లూక వృత్తాంత మంతయు జక్కుల వినిపించెను. 


అది విని యోగనందుంకు మిక్కి-లియు నబ్బుర మంది 
వరరుచి వంక. దిరిగి “యూారా! సీకియ్యది యెట్టులు తెలిసెనో!' 
యని పృచ్చించెను. అంత వరరుచి, “దేవ దధీమంతులు 
లక్షణములను బట్టియు ప్రతిభ చూపియు, నూహలు సేసియు 
నౌరు లెటీింగింపని యుందంతేము సయితేము గుబజుతింతురు, 
వానంచవేసియే యేను మున్ను పటమందలి తిలకమును గుజు 


నం 





తించితిని గదా? యని (పత్యుత్తర మొసనలోను. వెంటనె, 
మహోశ్చర్యభరితమానసుండు ననుతాపతప్తుండు నగు యోగనం 
దునివలన వరరుచి, సత్కారము లందకయే, యప్పటి-ః నను 
ధన్యుండ నయితిని గదా యని తలంచుచు, విరక్తుండయి నశ్వర 
ముకన్న నశ్వరమగు రాజాను గహ ముక జూలుంజూలునని 
నిరసించి తనయింటి కేగెను. 


చ గొగన్టము 


టై౨ిట నాకసి గ్రకముగ  నరుదెంచిన యళ్లునిం జూచి 
యుపవర్షుండు సముద్భా' ౧తేమనస్కు_(డయి యిట్లు లనియె_ 
ఓయీ నాగు నీవధదండమును విన్నూ? పలిదేవత యగు 
నాదు నహితే శొకదగ్ధమొ కంటికి మంటికి నేకథార లొలుకు 
చుండ మేమందఅము నలదన్నను జిచ్చుజీ కెను. జరాజర్థరితే 
దేెహాయగు నీజవవి “హా! * కాత్యాయన హో! వరరుచి! హా! 
సకృచ్చ్భృతేధర! " యని యనారతము విలవించుచు హృదయము 
తనంత విచ్చివోవ దివెశేగెను."అని పలికి చావురుమని యెడ్సెను. 


వది యంతయు వరరుచి యాలకించి, యభినవోద్భూత 
న్లోక వేగమున అరవడం మొదలు తెగిన (మాను 
వోలె నేలయంకు. బడి మెంతయు వఏలపఫీం చెను, (పియబంధు 
నాశనమునంచేసి యేరుపడిన శోకవహ్ని యెన్వసిని దపింప 
చేయదు? 


AS 


వరరుచి 


పిదప నట్టి విపాదావస్థ యందున్న వరరుచియొద్దకు వర్లో 
పాధ్యాయు. డరుజె చెంచి యిట్టులు బేధింప సాగెను ౬. “వత్స, 
సకృచ్చృృతధర , యిచేమెోాయి ? (సాకృతునిమాడి_, ననధి 
గతధర్మసూయ్లూని భంగి, నవిదా్యంసుని పగిది, ననిమూపి తలోక 
వృత్తాంతుని రీతి విపొద వశమైశ యాత్మను వశపజచుకొన వయి 
వివి. నిశ్చయముగ నీవు పుట్టిననాంటంగోలె శోకరస మాస్వా 
దించి యెజుంగవు. నీదు నె వైరాగ్యమును స్థ సిరపణఅచుటే నీవా 
రాధించు _దెవ మిట్టు లొనర్చినది. ధైర్యము వూనుము. లోక 
తత్వమును గుబుతింపుము. ఈ జగమున-ఆసంసారము నిత్యమై 
చెలయునది యనిత్యత యన్నది యొక్క-టియ. అట్టి యీాశ్వర 
కృతమగు మాయ నెటీంగియు నిశ్తుల మోహమందెదను *' 


ఈతీరుగం (బబోధితుండయి వరరుచి విషాదమును 
విడనాడి విర కహృదయు(డయి పరిత్య క్త సర్వనిబంధనుండయి 
(పశమైక సహాయు(డయి తపోవనమున కరిగిను, 


rc] 


ప్రతి క్రియ 


సటై౨ టం ఇెక్కు_దినములు గడచినవి. ఒకప్పుడు వర 
రుచి మగధచేశమునుండి యాదృచ్చికముగ నరుదెంచిన విపు 
నొక్క_నిగూర్సి యోగనందుని వార్త లేమని |పన్నించెను 
ఆతండీతని గుటుకించి యభివందన మాచరించి యిట్లు వచించె. 
“మహామతీ, తాము తసోవనమున కరిగితిరి, నాంటనుండి కృత 
వైరుండగు సకటాలుండు లబ్దావకాశు(డయి యాగనందుని 
నధింప వలయునని యుపాయము లూహించుచుంజెను, ఇటు 
లుండ నొకప్పు జొక్క_యెడ నాతడు భూమిని ద)వ్వుచు 
గూరుచున్న భూసురు నొక్క-ని. జాణక్యుం డనువానిని జూచెను. 
బూచి యెందుల కిటులు (తవ్వుచుంటి వని పృచ్చించెను. ఆతం 
డును వెంటనె, యీదర్భ నాపాదములకు (గుచ్చుకొన్నది; 
కాన నేదీనిని బెకలింపక యానలకు( బోననని (పత్యు త్తరించెను, 
అంత, నిటి కూరనిశ్సయు(డగు నితండు నాకండగా నున్న చో నా 

ey టు 
మనోరథములు పండినట్టులే గదా యని శకటాలుండు దృఢపజచి 


AA 


వరరుచి 





కొని, యాతని సమా గెనించి తనంలుంట నె నసియింప6 చేయుచుం 
డెను, ఒక ప్పుడు యోగనందుని యింట సునగలతుదవీణలుగ ల 
[తయోదళ్మీశాద మొండు జరుగుచుండ నందు శకటాలుండు 
చాణక్యునే నిమ౧తితులలో ముఖ్యునిగా నొనచ్చెను. కొని యా 
స్థానము నే జేనికి విశ్వాస్యుండగు సుబంధు ననెడి విపుండొక౦ 
జ గాంటేంచి యుండెను. అంత యోగనంకుండు, పూర 
నియుక్తుండయి యున్నను జాణక్యుని న గాసనమునుండి తెలం 
గించె, 


అంతట జాణక్య్యుండు కేోపమున మండిపడుచు సిగను 
బిడందీసి “యేడునాళ్లలో నిదుర్విసితుండు నె శ్వర్యమత్తుండు 
నగు తేనిని బరిమార్చి జుట్టు ముడి వె చెదొనని (పతిజ్ఞ యొనర్చే. 
నాటి నుండి శకటాలుండు చాణక్యుని దనయింట నె గూఢ 
ముగ దాంచియుంచి, యాతండు కోరిన యెల్లవస్తువు లడిగినచదే 
తడవ్రుగ నొసంగుచుం డెను. అతికళోపనుండగు నా(ాహ్మణు 
డు[గములగు నథర్వమంతముల నుచ్చరించుచు తేనినుద్రేశించి 
చేంతంబడి యొన స్పెను, అదడ్దాన యాగనందుండు తీవ)దాహ 


AE 


వరరుచి 
జ్వరదగ్గుండయి యేడవనాంటం బంచత్వు మందెను. శకటాలు. 
డును దత్‌ కుణమ్క హిరణ్యగుప్తుని. బరిమార్చి పూర్వనందుని 
పుత్తు డగు చంద్రగుప్తుని రాజ్యమం దభిపేకించి చాణక్యుని 
సచివపదవియం దేకుపజచి, (ప్రతిక్రియ కాపించి, పు త్త్రశోక 
మున నిర్పోణుడయి వనమున కేగెను 


Ae 


చీపా మోమశమీ ము 


ట్లు లతికో చనీయమగు యోగనందుని యుదంత 
మును వరరుచి యాలకించి మిక్కి_లియు ఖన్ను(డయి సంసార 
మసారంబని యెణీంగి, వింధ్యవాసిని యగు రాతకుసి నుపాసించి 
యాపె యానతిని, వ్యా ఫఘ వానర సంకీర్ల మయి దురవగాహా 
ముగం దోంచు వింఛ్యాటవియందుం దిరుగాకుచు నొక్క_డ నొక 
గొప్ప న్యగోధతరువును గాంచెను. అయ్యెడ వందల కొలంది 
వీసాచములు చుట్టుపెట్టకొని కాణభూతి యను భీతొళుండు 
'కానువీంచె. తోడనె వరరుచి పూర్వజన్మవృత్తాంచెము నెటింగి, 
యా కాణభూతి పుష్పదంతుండను పేరుగల తన నెచ్చెలి 
యసియ్ము సు పతీకు(డను శేరు గల యాత(డు కుబేరుని శాప 
మునంజేసి పీళాచీభూతు. డ య్యెననియు నసుణులించెను, గులు 
లిం-చి సాహార్ల ము నెఆఅవీ యాతనికి విద్యాధర చర్మితము లెస్స 
వర్షించి చెప్పి యిటులు బోధిం చెను.__-*మిత్తు /6డా, య-చిర 
కాలమందె యిటకు విచ్చేయ నున్న గుణాఢ్యున కీయపూర్వ 
మగు కథను జెప్పుము. అద్తాన శాపవిముక్తుండ వయ్యెదవు.' 


A౮ 


వరరుచి 


అని తాను దేహమోకుమునకయి పుణ్య[పదమగు బదరిక్యా శ 
నుమునకు. బయనమయ్యె, 


మ భ్యేమార్గ మున హిమాలయోపాంత వనములం దొక్క_ 
యెడ 'నాతండు,  కందమూలఫలాదులతోం. గాలము కడఫు 
చున్న శాకరసుండను తపస్వి నొకనిం గాంచెను. ఆతం డత్యా 
దరమున నతిధిసత్మా_రము లొనకృ నందుకొని, యాతనికి 
మోక్షరహస్య ముపదేశించి పిదప బదర్యాశ/మము. జేరెను. 


అట' నిరాహారుండయి — నిరంతరభ శ్రీభరితుడయి 
నిర్షతేజీవి తాభివా *నుండయి వ ని తౌంతనియమశోవీతకరణ 
(గాము(డయి ee నిరహంకృతియయి; భవానిచరణకవుల 
ముల నుపాసించుచు, న్నుగమగు తపశ్చరణమున నుమాదేవిని 
దుష్షి పఅచుచుు భవానిపతి యభినందింప దివ్యపథంబున 
శీను, 





ది ఓరియకాట్‌ (చెస్‌ “తెనాలి, 


"వెలకు సిద్దములగు గ ంథములు 


౧ నెదిక వాజ్బయ చరిత్రము 


ఇది వేదములను, (బో హ్మాణములను, ఆరణ్యములను, ఉఊపనిహ 
తులను, సూ తస 90థములను గహార్చి విమర్శించిన గొప్ప నరింధము, మహే 
నత దశలో నున ఆ-నా౭6్రి భారతీయుల విజ్ఞానసాభవము పాశ్చా 
త్యులు కొండాడినతీరు. ఇందు తెల్లమగును, విద్వచ్చిరోమణి కత్యులకుం 
చోఠ్యగ 9౦ధథము-గా నుపక రించునది, లెబరీబుక్కు-గా “అవ్లూ9ప్‌* కాయిడి 
నది. తొమ్మిది అధ్యాయములు, దరిజాపు నిదువందల పుటలు, 

నెల. శెండున్నర మ్మాతము. 

9 కామశ్యాస్త్రము 

ఇది _ తృతీయపుకుసాగ్థమును గూరిచి సర్వతో ముఖము జర్సిం 
చిన వాత్స్యాయన సూత ములకు. దేట తెల్లమగు “తెలుంగు సేత, వాత్ఫ్స్యో 
యనసూతే )ములు, జర్మని _ వంది _ బెంగాలి _ ఇంగ్లీషు మున్నగు జ్ఞాప 
లలో బరివ్నర్షింపంబడ్‌ “వేలకు జేలు (పతులు పసంచవ్యా ప్త మగుటయే దీని 
యాత్క్చృష్ట్య్రామును సూచించుచున్నది. కామశేబ్ణశళ్ళవణమా| తోన( గలవర 
పడసీ యోగ్యులగు పాఠకులకు చూత మే యియ్యది పఠింపందగియున్న ది, 
ఆపాతతః చదివి ఆవల. 'బెట్లవల సినతీరులో = ఇయ్యది నిబద్ధము -కాలేదు, 
ఏడు అధ్యాయములు, ముచ్చట నిచ్చు నచ్చు. శైలి లలితము, విషయము 
అనూల్యము, వెల ఒక్క రూపాయ, 


3 ధర్మశాస్త్రము 


సర్భవిభములగు విధులు సమము జర్పింపంబడ్డ (పాదూణిక 
మగు సాచీనస్మృతి, మను మహర్షి పోక్తమగు నిందలి విషయములను 
ఖండనమునకైన్న మండనమున్నకెన అతురాస్యు లగువా౭ల్లరు నధ్యయనము 
'సేయందగును అస్పృశ్యత _ ఆహారాడి  విపయములందు కలవరపాటు 
చెందిన అధునాతన లోకము ముఖ్యముగ గాంచందగును, ఆదర్శభూతులగు 
అర్య్యా-చీనుల యశ సాయములను ఆధారముగాం గొని అభివర్షించిన వ్‌ఫుల 
మగు పీకిక కలదు. సర్వాంగ. సుందగమగు ముదిణావిధానము. 


"వెల చెండు రూపాయాలు. 


ర సతీ 


"ల 


పతి 
అవా 


ఉ-చితమగుంతీని హృద్యములగు ఉఊపడేశములను ఉపదేశించిన 
గ్రంథము, పద్యములు సర'సములు, విశహ్యు _ బాలికల కత్యంతోప 
యుక్తము “* కుక్‌ సు బుక్కు గా “్మఫూవ్‌ ి అయినది, 


వెల రెండణాలు. 


౫ కథా వింశేతి 


ఇరువది కథలు, నీతి _ లోకతంతుము _ విద్యాఖిలాహము - 
వినయ పవర్తనము లోనగు సుగుణములను సులభముగ బోభపటుప(జాలు 

జ jigs వరస ము vs అ ఆర, 
కధలు, (పారంభ విధ్యాభిలాషులకు అత్యంతము ఊపకరించునది.. “టెక్‌ స్టు 
బుక్కుగ్యా అవూ9వ్‌ అయినది. 


"ఎల అయిడణాలు, 


న్న 


౬ సుభాషితము స 
..... సంస్కృరవాబ్మయ మపోోదధినుండి యేర్చికూర్చిన నీతిరత్న. 
ములు, సర్వకాలము. 'సర్వమానవు లాదరింప ననువగు నీతివాక్యములె. 
యిందు గలవు, 'సరసమగు వచనరచన, (లె బరీ బుకు్ళు.గా అ వూవ్‌ | 
ఆయినది, 
వెల నాలుగణాలు. 
౭ కావ్భమాల 
(ప్రాచీ నార్వా-చీనములగు నాం|(థ( గంథములనుండి యేర్సి, 
కార్చిన 'సరసములగు గద్యపద్యముల సంపుటి. “పెక్‌స్లు బుక్కు గా 
'ఆఅఫ్ఫభూప్‌ * అయినది, 
ఒక్కొా-క్క-టియు పం. డెడణాలు. 
౮ కనుల కథలు 
కవిత్వప్ఫతిస్థ చరి తప్పు సిద్ధత నంది కలకాలము ఆంధు9లు నోట 
పాటగా పాడుకోందగ్స కవిసార్వభౌముల చరి. తాత్మిక కథలు. 
(టెక్‌ స్టుబుక్కు_గా? అఫూ9వ్‌ అయినది, 
వెల అయిదగాలు. 


వలయునారు;ఎాలా 
మేనేజరు, 
భాపాపోవక గింభమండలి. 
అవుతలూరు గుంటూరు జిల్లా 


(47 దొ 


